Registered No. HSE - 49 / 2016 


No.23 


ANDHRA 
PRADESH 


ఆంధ్రప్రదేశ్ 


ప్రభుత్వం 


సత్యమేవ జయతే 


50 


--X- 


3nter 


PART V EXTRAORDINARY 
AMARAVATI , FRIDAY , JULY 1 , 2022 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 

THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


--X- 


IIIII 


RIGHT TO 
INFORMATION 


STATUTORY NOTIFICATIONS OF THE ELECTION COMMISSION OF 
INDIA AND OTHER ELECTION NOTIFICATIONS 


NOTIFICATIONS BY GOVERNMENT 

GENERAL ADMINISTRATION ( ELECTIONS ) DEPARTMENT 


G.684 


ELECTION COMMISSION OF INDIA NOTIFICATIONS FOR APPOINTMENT OF 
RETURNING OFFICER AND ASSISTANT RETURNING OFFICERS TO VICE 
PRESIDENTIAL ELECTION , 2022 . 


[ Memo No.775 / Elecs.D / 2022-6 , Office of the Chief Electoral Officer , Andhra Pradesh , Dt.01.07.2022 . ] 

The following Notifications of the Election Commission of India , Nirvachan Sadan , Ashoka 
Road , New Delhi - 110001 , dated 1st July , 2022 / Ashadha 10 , 1944 ( Saka ) is republished : 


By Order , 


NOTIFICATION 

No.480 / 2 / 2022 ( 1 ) : – In pursuance of sub - section ( 1 ) of section 3 of the Presidential and 
Vice - Presidential Elections Act , 1952 ( 31 of 1952 ) , the Election Commission of India , in 
consultation with the Central Government , hereby appoints the Secretary General , Lok Sabha , 
Parliament House , New Delhi , to be the Returning Officer for the Vice - Presidential Election , 2022 . 


ASHWANI KUMAR MOHAL , 
Secretary , 

Election Commission of India . 


MUKESH KUMAR MEENA , 
Chief Electoral Officer , 
Andhra Pradesh . 


2 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


NOTIFICATION 

No.480 / 2 / 2022 ( II ) - In pursuance of sub - section ( 1 ) of Section 3 of the Presidential and 
Vice - Presidential Elections Act , 1952 ( 31 of 1952 ) , the Election Commission of India , hereby 
appoints Shri P. C. Tripathy , Joint Secretary , Lok Sabha Secretariat , Parliament House , New Delhi 
and Shri Raju Srivastava , Director , Lok Sabha Secretariat , Parliament House , New Delhi to be the 
Assistant Returning Officers to assist the Returning Officer for the Vice - Presidential Election , 2022 
in discharge of his official functions . 


[ PART - V 


By Order , 


ASHWANI KUMAR MOHAL , 
Secretary , 

Election Commission of India . 


భారత ఎన్నికల సంఘం 

నిర్వాచన్ సదన్ , అశోకా రోడ్ , న్యూఢిల్లీ - 110001 . 


MUKESH KUMAR MEENA , 
Chief Electoral Officer , 
Andhra Pradesh . 


తేదీ : 1 , జూలై , 2022 . 
ఆషాఢ 10 , 1944 ( శక ) 


ప్రకటన 

నెం .480 / 2 / 2022 ( l ) : - 1952 , రాష్ట్రపతి మరియు ఉప - రాష్ట్రపతి ఎన్నికల చట్టం ( 1952 లో 
31 ) లోని 3 వ విభాగపు ( 1 ) వ ఉప - విభాగాన్ని పురస్కరించుకుని , భారత ఎన్నికల సంఘం 
కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి , 2022 , ఉప - రాష్ట్రపతి ఎన్నిక కోసం న్యూఢిల్లీ , పార్లమెంట్ 
హౌస్ , లోక్సభ , సెక్రటరీ జనరల్ను రిటర్నింగ్ అధికారిగా ఇందుమూలంగా నియమిస్తున్నది . 

ఉత్తరువు ద్వారా 


అశ్వని కుమార్ మొహల్ , 
కార్యదర్శి , 

భారత ఎన్నికల సంఘం 


ముకేష్ కుమార్ మీనా , 

ప్రధాన ఎన్నికల అధికారి , 
ఆంధ్రప్రదేశ్ . 


3 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ PART - V 


ప్రకటన 

నెం .480 / 2 / 2022 ( ll ) : - 1952 , రాష్ట్రపతి మరియు ఉప - రాష్ట్రపతి ఎన్నికల చట్టం ( 1952 లో 
31 ) లోని 3 వ విభాగపు ( 1 ) వ ఉప - విభాగాన్ని పురస్కరించుకొని , 2022 , ఉప - రాష్ట్రపతి ఎన్నిక 
కోసం రిటర్నింగ్ అధికారికి ఆయన కార్యాలయ విధులను నిర్వర్తించడంలో సహాయపడటానికి 
సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఉండటానికి న్యూఢిల్లీ , పార్లమెంటు భవనం , లోక్ సభ 
సచివాలయం , సంయుక్త కార్యదర్శి , శ్రీ పి.సి. త్రిపాఠి మరియు న్యూఢిల్లీ , పార్లమెంటు భవనం , 
లోక్సభ సచివాలయం , సంచాలకులు శ్రీ రాజు శ్రీవాత్సవను భారత ఎన్నికల సంఘం 
ఇందుమూలంగా నియమిస్తున్నది . 


--- X --- 


ఉత్తరువు ద్వారా 

అశ్వని కుమార్ మొహల్ , 
కార్యదర్శి , 
భారత ఎన్నికల సంఘం 


ముకేష్ కుమార్ మీనా , 
ప్రధాన ఎన్నికల అధికారి , 
ఆంధ్రప్రదేశ్ . 


